నారద ఉవాచ | 

ఇంద్రాక్తీసో త్రమాఖ్యాహి నారాయణ గుణార్లవ | 
వార్వత్యె శివసంప్రోక్తం పరం కౌతూహలం హి 
ము || 


నారాయణ ఉవాచ | 
ఇంద్రాక్షీ స్తోత్ర మంత్రస్య మాహాత్మ్యం కేన వోచ్యతే 
ఇంద్రణాదౌ కృతం సోత్రం సర్వాపద్వినివారణమ్‌ 


| 
తదేవాహం బ్రవీమ్యద్య పృచ్చతస్తవ నారద | 


అస్య శ్రీ ఇంద్రాక్షీసోత్రమహామంత్రస్య, 
శచీపురందర బుషిః, అనుష్టుపృందః, ఇంద్రాక్షీ 
దుర్గా దేవతా, లక్ష్మీర్బీజం, భువనేశ్వరీ శక్తిః, 
భవానీ కీలకం, మమ ఇంద్రాక్షీ ప్రసాద సిద్ధ్యర్ణే 
జపే వినియోగః | 


కరన్యాసః - 

ఇంద్రాక్ష్యై అంగుష్టాభ్యాం నమః | 
మహాలక్ష్మ్యై తర్దసిభ్యాం నమః | 
మహెశ్వర్వె మధ్యమాభ్యాం నమః | 
అంబుజాక్ష అనామికాభ్యాం నమః | 
కాత్యాయన్యె కనిష్టికాభ్యాం నమః | 
కౌమార్యె కరతలకరపృషాభ్యాం నమః | 


అంగన్యాసః - 

ఇంద్రాకై హృదయాయ నమః | 
మహాలక్ష్మ్యై శిరసె స్వాహా | 
మహెశ్వర్యె శిఖాయై వషట్‌ | 
అంబుజాక్ష్యె కవచాయ హుమ్‌ | 
కాత్యాయన్యె నెైత్రతయాయ వౌషట్‌ | 
కౌమార్యె అస్తాయ ఫట్‌ | 
భూర్భువస్సువరోమితి దిగ్బంధః || 


ధ్యానమ్‌ - 

నెత్రాణాం దశభిశ్శతైః 
పరివృతామత్యుగ్రచర్మాంబరాం 
హెమాభాం మహతీం 
విలంబితశిఖామాముక్తకెశాన్వితామ్‌ | 
ఘంటామందితవాదపద్మయుగళాం 
నాగెంద్రకుంభస్తనీం 

ఇంద్రాక్షిం పరిచింతయామి మనసా 
కల్పోక్తసిద్ధిప్రదామ్‌ | ౧ 


ఇంద్రాక్షిం ద్విభుజాం దేవీం 
పతవస్త్రద్వయాన్వితాం 

వామహస్తే వజధరాం దక్షిణీన వరప్రదామ్‌ | 
ఇంద్రాక్షిం సహయువతీం 
నానాలంకారభూషితాం 


ప్రసన్నవదనాంభోజామప్పరోగణసెవితామ్‌ || ౨ 


ద్విభుజాం సౌమ్యవదానాం వాశాంకుశధరాం 
పరామ్‌ | 
తైలోక్యమోహినీం దేవీం ఇంద్రాక్షీ నామ కిర్తితామ్‌ 


| 3 


పీతాంబరాం వజధరైకహసాం 


నానావిధాలంకరణాం ప్రసన్నామ్‌ | 
త్వామప్పరస్పేవితపాదపద్యాం 
ఇంద్రాక్షీం వందే శివధర్మపత్నీమ్‌ || ౪ 


పంచపూజా -- 

లం పృథివ్యాత్మికాయి గంధం సమర్పయామి | 
హం ఆకాశాత్మికాయై పుష్పః పూజయామి | 
యం వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి 
రం అగ్బ్యాత్మికాయై దీపం దర్శయామి | 

వం అమృతాత్మికాయై అమృతం మహానైవెద్యం 
నివేదయామి | 

సం సర్వాత్మికాయై సర్వోపచారపూజాం 


సమర్పయామి | 


దిగెవతా రక్ష - 

ఇంద్ర ఉవాచ | 

ఇంద్రాక్షి పూర్వతః పాతు పాత్వాగ్నేయ్యాం 
తథేశ్వరీ | 

కౌమారి దక్షిణే పాతు నైరృత్యాం పాతు పార్వతీ || 


£2 


వారాహీ పశ్చిమే పాతు వాయవ్వే నారసింహ్యపి | 
ఉదిచ్యాం కాళరాత్రీ మాం ఐశాన్యాం సర్వశక్తయః 


| ౨ 


భైరవ్యోర్హ్వం సదా పాతు పాత్వధో వైష్టఏ తథా | 
దవత ఈశదీకో రక్షెత్సర్వదా భువనేశ్వరీ ||3 


ఓం హీం శ్రీం ఇంద్రాక్షై నమః | 


స్తోత్రం - 
ఇంద్రాక్షీ నామ సా దేవీ దేవతైస్సముదాహృతా | 
గౌరి శాకంభరి దేవీ దుర్తానామితి విశ్రుతా || ౧ 


నిత్యానంది నిరాహారి నిష్మళాయై నమోస్తు తె | 
కాత్యాయనీ మహాదేవి చంద్రఘంటా మహాతపాః 
(౨|| 


సావిత్రీ సా చ గాయత్రీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ | 
నారాయణీ భద్రకాళీ రుద్రాణి కృష్ణపింగళా || ౩ | 


అగ్నిజ్వాలా రౌద్రముఖీ కాళరాత్రీ తపస్వినీ | 
మేఘస్వనా సహస్రాక్షి వికటాంగీ జడోదరీ || ౪ || 


[** వికారాంగి **] 


మహోదరీ ముక్తకేశీ ఘోరరూపా మహాబలా | 
అజితా భద్రదాఒనంతా రోగహస్తీ శివప్రియా || ౫ 
| 


శివదూతీ కరాళీ చ ప్రత్యక్షపరమేశ్వరీ | 
ఇంద్రాణీ ఇంద్రరూపా చ ఇంద్రశక్తిఃపరాయణిీ || 


e || 


సదా సమ్మోహినీ దేవీ సుందరీ భువనేశ్వరీ | 


న 


ఏకాక్షరీ పరా బ్రాహ్మీ స్తూలసూక్ష్మప్రవర్దినీ || ౭ | 


రక్షాకరీ రక్తదంతా రక్తమాల్యాంబరా పరా | 
మహిషాసురసంహర్తీ చాముండా సప్తమాతృకా | 


౮|| 


వారాహీ నారసింహీ చ భీమా భైరవవాదినీ | 


శుతిస్సృతిర్హృతిర్మేధా విద్యాలక్ష్మి స్సరస్వతీ || ౯ || 


అనంతా విజయాఒపర్హా మానసోక్తాపరాజితా | 
భవాని పార్వతీ దుర్గా హైమవత్యంబికా శివా || 


౧౦ || 


శివా భవానీ రుద్రాణి శంకరార్థశరీరిణీ | 
ఐరావతగజారూధా వజహసా వరప్రదా || ౧౧ || 


ధూర్దటీ వికటీ ఘోరీ హ్యష్టాంగీ నరభోజినీ | 
భ్రామరీ కాంచి కామాక్షీ క్వణన్మాణిక్య్వనూపురా || 


౧౨ || 


హీంకారీ రౌద్రభేతాళీ ప్రుంకార్యమృతపాణినీ | 
త్రిపాదృస్మప్రహరణా త్రిశిరా రక్తలోచనా || ౧౩ || 


సత్యా సకలకళ్యాణీ సర్వెశ్వర్యప్రదాయిని | 
దాక్షాయణీ పద్మహసా భారతీ సర్వమంగళా || 


త | 


కళ్యాణీ జననీ దుర్గా సర్వదుఃఖవినాశినీ | 
ఇంద్రాక్షీ సర్వభూతేశీ సర్వరూపా మనోన్ననీ || 


౧౫ || 


మహిషమస్తకనృత్యవినోదన- 
స్ఫుటరణన్మణినూపురవాదుకా | 
జననరక్షణమోక్షవిధాయినీ 

జయతు శుంభనిశుంభనిషూదినీ || ౧౬ || 


శివా చ శివరూపా చ శివశక్తిపరాయణిీ | 
మృత్యుంజయీ మహామాయీ సర్వరోగనివారిణి 


oe || 


ఐంద్రిదెపి సదాకాలం శాంతిమాశుకరోతు మె | 
ఈశ్వరార్లాంగనిలయా ఇందుబీంబనిభాననా || 


౧౮ || 


సర్వోరోగప్రశమనీ సర్వమృత్యునివారిణి | 
అపవర్గప్రదా రమ్యా ఆయురారోగ్యదాయిని || ౧౯ 
| 


ఇంద్రాదిదెవసంస్తుత్యా ఇహాముత్రఫలప్రదా | 
ఇచ్చాశక్తిస్వరూవా చ ఇభవక్షాద్విజన్మభూః || ౨౦ 
| 


భస్మాయుధాయ విద్మహే రక్తనేత్రాయ ధీమహి 
తన్నో జ్వరహరః ప్రచోదయాత్‌ || ౨౧ || 


మంత్రః -- 
ఓం ఐం హ్రీం శ్రీం క్రీం క్లూం ఇంద్రాక్షై నమః || 


అ 


ఓం నమో భగవతీ ఇంద్రాక్షీ సర్వజనసమ్మోహినీ 
కాళరాత్రీ నారసింహీ సర్వశత్రుసంహారిణి అనలే 
అభయే అజితే అపరాజితే మహాసింహవాహినీ 
మహిషాసురమర్దిని హన హన మరయ మరయ 
మారయ మారయ శోషయ శోషయ దాహయ 
దాహయ మహాగ్రహాన్‌ సంహర సంహర 
యక్షగ్రహ రాక్షసగ్రహ స్కందగ్రహ 
వినాయకగ్రహ బాలగ్రహ కుమారగ్రహ చోరగ్రహ 
భూతగ్రహ ప్రైతగ్రహ పిశాచగ్రహ 
కూష్మాండగ్రహాదిన్‌ మరయ మర్దయ నిగ్రహ 
నిగ్రహ ధూమభూతాన్సంత్రావయ సంత్రావయ 
భూతజ్వర పైతజ్వర పిశాచజ్వర ఉష్టజ్వర 
పిత్తజ్వర వాతజ్వర శ్రేష్మజ్వర కఫజ్వర ఆలాపజ్వర 
సన్నిపాతజ్వర మాహెంద్రజ్వర కృత్రిమజ్వర 
కృత్యాదిజ్వర ఎకాహికజ్వర ద్వయాహికజ్వర 
త్రయాహికజ్వర చాతుర్ధికజ్వర పంచాహికజ్వర 


పక్షజ్వర మాసజ్వర షణ్మాసజ్వర సంవత్సరజ్వర 


జ్వరాలాపజ్వర సర్వజ్వర సర్వాంగజ్వరాన్‌ 
నాశయ నాశయ హర హర హన హన దహ 
దహ పచ పచ తాడయ తాడయ ఆకర్ష్ణయ 
ఆకర్ణయ విద్వేషయ విద్వెషయ స్తంభయ 
స్తంభయ మోహయ మోహయ ఉచ్చాటయ 
ఉచ్చాటయ హుం ఫట్‌ స్వాహా || ౨౩ 


ఓం హ్రీం ఓం నమో భగవతీ తైలోక్యలక్ష్మీ 
సర్వజనవశంకరీ సర్వదుష్టగహస్తంభినీ కంకాలీ 
కామరూపిణీ కాలరూపిణీ ఘోరరూపిణీ 
పరమంత్రపరయంత్ర ప్రభిదినీ ప్రతిభటవిధ్వంసినీ 
పరబలతురగవిమర్దిని శత్రుకరచ్చెదిసీ 
శత్రుమాంసభక్షిణీ సకలదుష్టజ్వరనివారిణీ భూత 
ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత 
శాకినీ డాకినీ కామినీ స్తంభినీ మోహినీ వశంకరీ 
కుక్షిరోగ శిరోరోగ నేత్రరోగ క్షయాపస్మార 
కుష్టాది మహారోగనివారిణీ మమ సర్వరోగం 
నాశయ నాశయ హ్రాం హ్రీం హూం హైం ప్రాం 


హః హుం ఫట్‌ స్వాహా || ౨౪ 


ఓం నమో భగవతీ మాహేశ్వరీ మహాచింతామణి 
దుర్గే సకలసిద్దేశ్వరీ సకలజనమనోహారిణి 
కాలకాలరాత్రీ మహాఘోరరూపె 
ప్రతిహతవిశ్వరూపిణి మధుసూదనీ 
మహావిష్ణుస్వరూపిణి శిరశ్ళూల కటిశూల 
అంగశూల వార్మ్య్యశూల నెతశూల కర్ణశూల 
పక్షశూల పాండురోగ కామారాదిన్‌ సంహర 
సంహర నాశయ నాశయ వైష్ణవీ బ్రహ్మాస్త్రేణ 
విష్ణుచక్రెణ రుద్రశూలేన యమదండేన 
వరుణపాశేన వాసవవజైణ సర్వానరీం భంజయ 
భంజయ రాజయక్ష్మ క్షయరోగ తాపజ్వరనివారిణీ 
మమ సర్వజ్వరం నాశయ నాశయయ రల వ 
శ షస హ సర్వగ్రహాన్‌ తాపయ తాపయ 
సంహర సంహర ఛేదయ ఛేదయ ఉచ్చాటయ 
ఉచ్చాటయ హ్రాం హిం హ్రూం ఫట్‌ స్వాహా || 


లలి 


ఉత్తరన్యాసః -- 

కరన్యాసః - 

ఇంద్రాక్ష్యై అంగుష్టాభ్యాం నమః | 
మహాలక్ష్మ్యై తర్దనిభ్యాం నమః | 
మహిశ్వర్య మధ్యమాభ్యాం నమః | 
అంబుజాక్ష అనామికాభ్యాం నమః | 
కాత్యాయన్యె కనిష్టికాభ్యాం నమః | 
కౌమార్యె కరతలకరపృష్ణాభ్యాం నమః | 


అంగన్యాసః -- 

ఇంద్రాక్ష్ర హృదయాయ నమః | 
మహాలక్ష్మ్యై శిరసే స్వాహా | 
మహాశ్వర్యె శిఖాయై వషట్‌ | 
అంబుజాక్ష కవచాయ హుమ్‌ | 
కాత్యాయన్వె నెత్రత్రయాయ వౌషట్‌ | 
కౌమార్వె అస్తాయ ఫట్‌ | 
భూర్చువస్సువరోమితి దిగ్విమోకః | 


సమర్పణం - 

గుహ్యాది గుహ్య గోప్తీ త్వం గృహాణాస్మత్కృతం 
జపం | 

సిద్ధిర్భవతు మె దివి త్వత్రసాదాన్మయి స్థిరాన్‌ || 


ee 


ఫల[శుతిః -- 

నారాయణ ఉవాచ | 

ఏతైర్నామశతైర్దివ్యెః స్తుతా శక్రేణ ధీమతా | 
అయురారోగ్యమైశ్వర్యం 
అపమృత్యుభయాపహమ్‌ || ౨౭ 


క్షయాపస్మారకుష్టాది తాపజ్వరనివారణమ్‌ | 
చోరవ్యాఘ్రభయం తత్ర శీతజ్వరనివారణమ్‌ || 


పట 


మాహెశ్వరమహామారి సర్వజ్వరనివారణమ్‌ | 
శీతపైత్తకవాతాది సర్వరోగనివారణమ్‌ || ౨౯ 


సన్నిజ్వరనివారణం సర్వజ్వరనివారణమ్‌ | 
సర్వరోగనివారణం సర్వమంగళవర్దనమ్‌ || ౩౦ 


శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్‌ | 
ఆవర్తయన్సహస్రాత్తు లభతే వాంఛితం ఫలమ్‌ || 


32 


ఏతత్‌ సోత్రం మహాపుణ్యం జపెదాయుష్యవర్దనమ్‌ 
వినాశాయ చ రోగాణామపమృత్యుహరాయ చ || 


శవ: || 


ద్విజైర్నిత్యమిదం జప్యం భాగ్యారోగ్యాభీప్పుభిః | 
నాభిమా త్రజలెస్టిత్వా సహస్రపరిసంఖ్యయా || ౩౩ 
| 

జపెత్‌ సోత్రమిమం మంత్రం వాచాం 
సిద్ధిర్భవెత్తతః | 

అనేనవిధినా భక్యా మంత్రసిద్ధిశ్చ జాయతే || ౩౪ 


సంతుష్టా చ భవెద్దెవి ప్రత్వక్షా సంప్రజాయతే | 
సాయం శతం పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్దిరుచ్యతే || 


3౩౫ || 


చోరవ్యాధిభయస్తానె మనసాహ్యనుచింతయన్‌ | 
సంవత్సరముపాశ్రిత్య సర్వకామార్ధసిద్ధయే || ౩౬ 
| 


రాజానం వశ్యమాప్నోతి షణ్మాసాన్నాత్ర సంశయః 
అష్టదోర్భిస్సమాయుక్తే నానాయుద్దవిశారదే || ౩౭ 
| 

భూతపైతపిశాచెభ్యో రోగారాతిముఖైరపి | 


నాగేభ్యః విషయంత్రేభ్యః ఆభిచారైర్మహేశ్వరి || 


3౮ || 


రక్ష మాం రక్ష మాం నిత్యం ప్రత్యహం పూజితా 
మయా | 


సర్వమంగళమాంగళ్వే శివె సర్వార్దసాధిక | 
శరణ్యే త్రంబకే దేవీ నారాయణీ నమో౭స్తు తే || 


3౯ || 


వరం ప్రదాద్మహెందాయ దెవరాజ్యం చ 
శాశ్వతమ్‌ | 
ఇంద్రసోత్రమిదం పుణ్యం మహదైశ్వర్యకారణమ్‌ 


wo | 


ఇతి ఇంద్రాక్షీ సోత్రమ్‌ | 


